సుగ్రీవవిజయము 


ఉ శ్రీవిభుంగొల్పి శంకరు భజించి చతుర్ముఖునెంచి భార్గవీ! 
గ్రావసుతాసరస్వతులం బ్రార్ధనసేసి గణేశ పాదపూ 
జావిధి సల్చి దేశికుల సంస్తవి నంబొనరించి కావ్య వి 
ద్యాీ విమల “*న్నుతించి కవితాజడులన్నిరసించి వేడుకన్‌." 


వ. అని కవీశ్చరుండు కృతీశ్వరుండగు “కందుకూరిజనార్దనస్వామి 
నేమని 'కొనియాడుచున్నాండు. 


రి 


త్రిపుట. 


లలితగాత్రుండు శుభచరిత్రుండు దళితశత్రుండు సుజనమిత్రుండు 
నలిననేత్రుండు కందుకూరి జనార్దనుండు. 

ఇందిరార్యుండు సాధువిర్యుండు పృథులశౌర్యుండు మేరు 
ధైర్యుండు నందితార్యుండు కందుకూరిజనార్దనుండు. 

ధృతివిశాలుండు గానలోలుండు దివిజపాలుండు ధర్మ్శశీలుండు 
“నత్రదయాళుండు కందుకూరి జనార్దనుండు 


1. వారిధి. 2.గ.మొప్పంగంజేసి. 3.గ.ఘ విధులన్‌. 4జ.ర్లు గణించి. 5 చ 
కావ్యసద్ఫూవుల నాదిసత్మవులం బ్రార్ధజేసి నుతించివేడుకన్‌ 6. క. ఆభితజనపోషకుండైన 
'/ ఖఘ.జ.ర్వు క్రీర్తింపుచున్నాండు 8 చ.ఆహిరిరాగం 9 గ. చర్యుడు 10 ఛనుతి 
11 చ.జ.ర్లు లలో నీ చరణము రెండవదిగా నున్నది. 


౭2 సుగ్రీవవిజయము 


వ. అని మళియు* నద్దేవతాసార్వభౌమునకు షస్ట్రంతంబులు 'సెప్పిన విధం 


బెటువలెను.* 
అర్ధచంద్రికలు 


చదువులు దెచ్చిన జలచరపతికిన్‌ 
కుధరము మోచిన కూర్మంబునకున్‌ 
మేదిని దాల్చిన యాదిమ కిటికిన్‌ 
కనకకశిపుం దునిమిన నరహరికిన్‌ 
బలినణంచిన మాయలవడుగునకున్‌ 
మనుజేశులం గొట్టిన రామునకున్‌ 
కల్రావణుం “జంపిన రఘువర్యునకున్‌ 
7భానుజుం కీగూల్చిన బలభద్రునకున్‌ 
దనుజసతులం దగిలిన బుద్ధ్దునకున్‌ 
ఖలు నణంపంగల కల్యాకృతికిన్‌ 
సర్వము దానగు* జన్నప్పనికిన్‌. 


వ. అంకితముగా నా యొనర్చ్పంబూనిన నుగ్రీవవిజయంబను 
యక్షగానంబునకుం గథాక్రమం బెట్టిదనిన. క్‌ 


1.క.ఖ.గ.ఘ.చ.ఛజ.సన్నుతించి 2 చఛ.రు.యా దేవునకు 3 సెప్పెనట 
యెటువలెను. (అన్నిటియందును) 4 చ.సౌరాష్టరాగం 5 క.గ. సేతువుగట్టిన 
సీత్రాపతికిన్‌ 6 జ.గూల్చిన 7 జ.భావజు 8 గగొల్పిన 9 దీనిపిదప, గు గోవులంగాచిన 
గోపాలునకున్‌ 10 క.గ.చ.చక్రాస్తునకున్‌ 11 ఖ.జ.క్రమంబెటువలె నుండెను. 


బ్‌ 


సుగ్రీవవిజయము తి 


శ్రీరామచంద్రుండు సీతామహాదేవిం 
గాననంబున వెదకంగ వచ్చి 
పంపాసరోవర ప్రాంత్యభూములయందు 
సౌమిత్రియునుందాను సంచరింప 
నా వేళ సుగ్రీవుం *డధికసంభ్రమముతో 
బుష్యమూకమున వర్తించుచుండి 
చూచి యా ఘనుల తేజోవి* శేషములకు 
వెజింగంది మంత్రికోవిదీనకనియె 
వీరు *మనలను వధియింప వేషమొంది 
వాలి పంపున వచ్చినీ వారు గాను 
నాకుం గాన్పించుచున్నది గాకయున్నం 


దాపసుల కేల శరచాపిధారణంబు. 


అని పలికి యచ్చోట నిలువంజాలక” భయపడుచున్న సుగ్రీవునితో 
హనుమంతుం దేమనుచున్నాండు. 


కపికులోత్తమ నాకుంజూడంగంగపట వేషము గానరాదిది 
విపులపుణ్యులం బాపమతులని వెజవనేలా. 


1. చఛ. దఖీలమంత్రులుందాను 2 ఘ. విలాసములకు ౩ ఖ.ఛ కోవిదుల 


4 క.ఖ.మనమును, గ.ఘ.చ.ఛ. మనముల 5 ఘ.వారివలెను 6 గ.ఘ.ఛ. 
ధారణములు 7 గ.చ.జ. నిలువశాకరింపక, ఛ.నిలువ 'సైరింపలేక 8 
క.సుగ్రీవునిం జూచి. 


త్త సుగ్రీవవిజయము 


(2) ఏల యిచటికి వచ్చిరో వీరెవ్వరో యీ రూపవంతులు 
చాల పరిశోధించి చూతము జడియవలదు.* 

(8) రాజవంశ్యులు రాజతేజులు రాజపురుషులు రాజవీర్యులు 
రాజసంబుననిటకునేమిట రాంగతంబో. 

(4 ఈ మనోహరరూపవైఖరులిట్టి తేజముం గలుగువారికి 
భూమినెటువలె దుష్టగుణములు వొడమునయ్యా, 

(5) ఏను నచటికిం బోయి వారల పూనికంతయుం దెలిసివచ్చెద 
భానునందన వెజవనేటికిం బంపు నన్ను. 

(6) _ “*నేర్పునను జని వారి రాకయు నియతవృత్తియు నిజముం 
గల్లయు నేర్పరించెద *నుండుమిచ్చట నినతనూజా. 


1 ఘ.చ.జ.ర్సు. పరమరిసించిచూడక 2 కయందు రెండు మూండు 


చరణములకు మాటుగా, 
కపటమూర్తుల ఖలుల నప్పుడె గనగవచ్చును వీరలందును 
కపటమించుకయైనం గానము కలంగ నేలా. 


38 ఖ.ఘ.చ.జ.రు. లందు రెండు చరణములు మాత్రమే గలవు. 


గ.యందైదవదియుం గలదు. 4 గ.ఘ.ఛ.ల యందు కడపటిదిగ, 
పోండిమిగ నే వారితోడను పూస[గ్రుచ్చినరీతింబలికియు 
వేడుకలరంగం దెలిసివచ్చెదనూరకుండు. 

ర్సులో. 
హత్తివీరులు చూడ సజ్జ్ఞనవృత్తి నరసి యూరకె 
తత్తరింతురే యరసిచూడక తపనతనయా. 
5 క. వెజవకుందుము. 


సుగ్రీవవిజయము ర్‌ 


వ. “అని పలికిన నీవు పోయి వారల వృత్తాంతంబంతయుందెలిసి రమ్మని 


హనుమంతుని బంపి సుగ్రీవుండు దా నచ్చోట నుందవెజచి మలయాద్రికిం 
బోయెనట. హనుమంతుండు రామలక్ష్మణుల నన్నిధికి వచ్చి 


దండప్రణామంబులుసేసి యేమనుచున్నాండు. 


అయ్య మీరలు రాజసుతులో యతులొ తెలియంగరాదు సం 
దియమయ్యె మునివేషములు నృపచిహ్నములు గలుగన్‌ 

ఏల నిచటికి వచ్చితిరి మీరెవ్వరెప్పుడునెచట నుందురు 
చాల మిముంగనుంగొన్నోమాకాశ్చర్యమయ్యెన్‌. 

వెంట నెవ్వరులేక యీ మునివేషములతో నడవిలోపల 
నొంటిందిరుగంగ నేమి కార్యంబొదవె మీకునో 


1 రు. అనిన సుగ్రీవుండు హనుమంతుని వాక్యంబులు విని అయినను 
2 రు. లాచరించి ముకుళితకరకమలుందై యేమనుచున్నాండు 3క. ఖ. ఘ. 
జ. రు. మదికాశ్చర్య 4 క.ఖ. అనిపలికిన హనుమంతునిజూచి లక్ష్మణునితో 
శ్రీరామచంద్రుందేమనుచున్నాండు. 
జంపె. వీనినమ్మంగవచ్చు విశాసపరుండాట 

వీని నమ్మగవచ్చు విశ్వంబులోను. 

పుట్టు బ్రహ్మచారి భుజబలోన్నతశాలి 

ఘనవజపంజరము కంటె లక్ష్మణుండా 

మంచివాండగు వీండు మర్శజ్డుం డితండౌను 

మన జానకిని దెలియ మటథటి యుత్తముండు. 
వ. అనిన శ్రీరామచంద్రునితో హనుమంతుందేమనుచున్నాండు. 


6 సుగ్రీవవిజయము 


ద్విపద. అని పల్మి వినయమొప్పారంగ నున్న 
హనుమంతుం జూచి యిట్లనియె లక్ష్మణుండు. 
వనచరవీర యిక్ష్వాకువంశమున 
జనియించి లోకప్రశస్తుండైనట్టి 
దశరథేశ్వరుండు మా తండ్రి యీ విమల 
*యశుండు రాముండు లక్ష్మణాహ్వయుందేను 
దండ్రి యానతిమీందం దాపసివృత్తి 
దండకాటవిలోన *ధరణిజ మేము 
సంచరింపంగ రామజనపాలు దేవి 
నంచితచారిత్ర యగు సీతనెతు 
కొనిపోయె దుష్టోమార్జుండు రావణుండు 
మనమున నెంచక *మము డాగురించి. 


త్రిపుట. (7) నా రూపుగన్నప్రుడె నా తల్లిదందడ్రివని 

నీ పాదపద్మములు నే చేరి కొలుతున్‌. 

నీవె నా గురుండవని నీవె నా దైవమని 

నీ విపుడు నన్నేలు నిన్నెపుడు గొలుతున్‌. 
అని పలుకు హనుమంతునితో లక్ష్మణుందేమనుచున్నాండు. 

1 రు. యశుండు రాముడు లక్ష్మణాఖ్యుండనేను 2 గ.[క్రియల 
3.ర్సు.దావుగా మేము 4 గ.వర్తనుండు, రు. కొనిపోయె మమ్ముం గైకొనక 
రావణుండు 5 క. ఖ. గ. మము మోసగించి, ఘ.ఛ. మనమున వెఖువక మమ్ము 
మొరంగి రు. మొనయంగలేక మమ్మును గనుమొరంగి చ. మనమున 
నేవగింపగమమ్ము మొరంగి. 


సుగ్రీవవిజయము 7 


వాని *పోంబడి ఘోరవనభూములందుం 
బూనికం *దెలియంగం బూని యేతెంచి 
కమనీయగుణపుష్పకబరి యా శబరి 
సుమహితాత్ముందటంచు సుగ్రీవుంజెప్ప 
దానిచేనతని వృత్తాంతమంతయును 
వీనులకింపుగా విని యా కపీంద్రు 
3నాదరంబున *నేలి యతని చిత్తంబు 
5ళ్టీదముంతయు మాన్పం గృప వుట్టి యిటకు 
వచ్చినవార 6మెవ్వండవు మా మదికి 
"వచ్చియున్నవి నీ ప్రవర్తనల్గొన్ని 
దెలియంజెప్తుమటన్న దినకరవంశ 
శ జలధీందునకుం గపిచంద్రుం డిట్లనియో 
జంపె* 
ఇనవంశతిలక నేనినతనూభవు** మంత్రి 
ననిలజుండు నా పేరు హనుమంతుండండు. 
కపులకెల్లనురాజు కార్యఖద్గములకు* 
నిపుణుండు సుగ్రీవుందపరిమితబలుండు 
మేలు పొందంగ నతని మీకు బంటుగంజేయ 
నలినాప్తకులవోర్య నా చేతనౌను. 


1 ఘ.రు. వెంబడి 2 ఘ.తెలియగం బోవనేతెంచి, రు. తెలియక ౩ఘ. 
నాదరంబుగ నతని చిత్తంబులోని 4 జ.జేరి 5 ఖ. ఘోర 6 క.ఘ.ఛ. మెవ్వండవీవు 
7క. ఖ. ఘ. ఛ. వచ్చియున్నది వ్ఫ్‌ ప్రవర్తనగొంత, రు వచ్చితిమని చెప్పి 
వనచరుండవిటకు వచ్చితి నీ పేరు వర్తనముగొంత 8 జలధిచంద్రునకు, అని 
యన్ని ప్రతులలో నున్నది 9 రు. చంద్రుండుపలికె 10 చ. ఖైరవి 11 ఘ. జుని 
12 ఖ. ఛ. లను, చలందు 18 క.ఛ. తిలక. 


వ. 


జం౦లలు 


సుగ్రీవవిజయము 


*అనిన రాఘవేశ్వరుని చిత్తంబెణింగి లక్ష్మణుండు హనుమంతునితో 
నేమనుచున్నాండు. 


శ్రీరామచంద్రుం డాశ్రితరక్షకుండు మేరు 
ధీరుండు శూరుండు దివ్యాస్తవిదుండు 
ఈ మహామహుసేవ యేప్రొద్దంగావింతు 
నేమజక *బంటనై యేను గపివర్య 
పూనికొని రఘురామభూపతికి సాధింప 
రాని కార్యములేదు తైలోక్యమునను 
*బన రాజులు నొంటి నరుగ ధర్మముగాదు 
కాన రాముండు మిమ్ముం గైకొనంగందలంెన్‌. 


అని పలికి నీవు పోయి గొబ్బునం గార్యంబు సమకూర్పుమని పంపిన 
హనుమంతుండు శ్రీరామలక్ష్మణులకు మొక్కి వీడ్శొనిన పిమ్మట 
నెటువలెను.* 


ద్విపద. అనిలనందనుందేగి యర్శ్మతనూజుం 


పాఠము వు. యందువాత్రమే గలదు 5 క.ఖ.గ.వు.రు. (మొక్కి 


గని మొక్కి పలికె నో కపికులాధీశ 
ఆరూఢి “నీకు ననాయాసమునను 
శ్రీరాముండనెడి నిక్షేపంబు దొరకె 


1 క. అని పలికిన రామభద్రు 2 చ.కల్యాణి 3 చ.వర్తింతు నేను 4 ఈ 


చనునప్పుడెటువలెనుండెను 6 క. నీకనాయాసంబుకతన. 


సుగ్రీవవిజయము రి 


నింక నీయక్కజలెల్లను దీటె 

గొంకక రఘురాముం గొల్వుమేతెంచి* 
యనిన సుగ్రీవుండు హనుమంతుతోడ 
ననియె సంతసమంది యనఘ నీ కతన 


సలలితంబుగ రామచంద్రుని జూడం 
గలిగె నా శోకాంధకారంబు వాసె 
నాలస్యమేల చయ్యన బుష్యమూక 
శైలంబునకు రామజనపాలుందోడి 


తెమ్మన్న నేంగి ధాత్రీపాలసుతుల 
సమ్మతిం దోడ్శొని సరగనేతెంచి 
నికటస్థలంబున నిలిపి సుగ్రీవు 

నకు విన్నవించిన నయమొప్ప నతండు 


వచ్చియా రాఘవేశ్వరునకు (మొక్కి 
మచ్చిక నతనిచే మన్ననల్తాంచి 
యమ్మహామహాననిచే నగ్ని సాక్షిగను 
నమ్మికల్గాని తాను నమ్మికలొసంగి 


గుహలోపలకి దోడుకొనిపోయి మున్ను 
మహిపుత్రి యాకాశమార్గంబునందు 


1 క.కొంకకు రఘురాము గొల్వు మేతెంచు ఘ. కొల్వుకేతెమ్ము ఖ. కొల్వుమేతెంచి 
జ. ర్వు. గొల్వుకేతెంచు 2౨ ఖ.ఘ.జూచి. 


10 


త్రిపుటో 
(1) 


(2) 


(9) 


సుగ్రీవవిజయము 


దనుజాధముందైన దశకంఠుండెత్తు (ఉు 
కొనిపోవు నప్పుడా కుధరంబుమీంద 

వడి మూటగాం గట్టి వైచినయట్టి 
తొడవులంగడుభక్తితోంగొంచు వచ్చి 
యవనీశునకునిచ్చియయవి వచ్చినట్టి 
వివరమంతయుందెల్ప విని మూర్చవో*యి 
*యల్లనందెలివొంది యా భూషణముల 
నెల్లనేర్చడం జూచి యెదనొత్తుకొనుచు. 


(5) 


అప్పుడు దుఃఖావేశంబున రామచంద్రుందేమని శోకించు చున్నాండు. 


హా సతీమణి ధర్మచారిణి వో గుణోన్నత జనకసుత నను 
బాసిపోయితివింతలోనే పద్మనయన 

ఎంత భయపడి తల్లడించితొ యెంత యడలితొ యెంత బడలితా 
యింతి రావణుందెత్తుకొనిచనీ నేమిసేతునో 

నన్ను 'విడిచియు నిలువంజాలక నాతి వచ్చితివడవిందిరుగను 
నిన్ను విడియేనెట్టులోర్తును నీలవేణి 


1 చ.బొంది(అ) 2 మెల్లనందెలిసి యామెలంత భూషణము లెల్ల 


3 ఘ. అంతట 4 చ. ఆహిరి 5 ఘ.చ.చనె 6 దీని పిదప క. లో 


ఓ గుణాంబుధి పూర్ణచంద్రిక యో కృపాంబుధి మథనసన్నుత 
ఓ గుణోన్నత నీకు నన్విడిపోగదగునా 

గు నీకు నన్నాడబాయందగునా ఘ.నిన్నువాసి నే నోర్వంగలనా 
7 గ. ఘ.నీవుండంజాలక. 


సుగ్రీవవిజయము [1 


లేంటి మాయలు మదినిదెలియగలేక పాపపురక్కసునిచే 

బోటి నినుంగోల్పడితి నింక నాకేటిబ్రతుకు 

*“ఇందుముఖి నినుంబాసినప్పుడె యేలపోకను నిలిచెంబ్రాణము 
నిందలకుంబాలైతి ధరలో నిన్నుంబాసి 

రమణిరో నినుంబాసినప్పుడె రాతిరే శివరాతిరాయెను 
*నిముసమైనను నాదుకంటికి నిదురరాదు 

పలుకుపలుకున నొలుకనమృతము పలుకనేర్చినీ జాణముద్దుల 
కలికి చిలుకలకొలికి నిన్నెటగందునొక్కా 

కూడరీ జనియా పసిండిమృగమునుగూల్చి చర్మముందెచ్చి 
నాందను, వేడుకలు *“గనుంగొనంగనేరక వెళ్డినైతి 

లలన నినుంగలనైనంబాయంగంగలన, నీ విటలేకయుండినం 
జలనమొందెను నాదు హృదయము జలజనయనా 

నన్నునీ వెదంబాయవెన్నడు నిన్నునే నెడం బాయంజాలను 
గన్నారో యీ వెతలు వచ్చెను గడవందగవే. 


"అని మజియు కనేమనుచున్నాండు. శ్‌ 


1 క.లో ఈ చరణము లేదు 2 క.గుదులుకొను బాపమున కంటికి 


నిదురరాదు ౩ ఘ. ముద్దుగుమ్మవు 4 ఘ. నెన్నడు గందునయ్యో 5 క.ఘ.కూడదన్నా 
6 క. చెల్లింపనేరక వు. వివారించనేరక 7 అప్పుడు 8 క.ఖ.వు. 
మరిన్నేమనుచున్నాండు 9 చ.లో మొదటి రెండుచరణములు మాత్రమే యున్నవి 
ఘ.లో. 49,10 చరణములులేవు. 


12 సుగ్రీవవిజయము 


జంపె. వ. 
తరణికులమునం బుట్టి శరచాపములు పట్టి 
తరుణింగోల్పడుకంటె మరణమే మేలు 
నను “శౌర్యవంతుండని తనపుత్రి *“నిడినట్టి 
జనకవిభుం డీ వార్త విని వగవకున్నె 
ఒకట నొచ్చము లేకయున్న రవివంశమున 
కకట నాచే నింత యపకీర్తి వచ్చెన్‌ 


వ. _ అని పలికి *రాఘవేశ్వరుం డెటువలె నుండెను. శ, 


అర్ధచంద్రికలు. 


కన్నుల నశ్రులు గ్రమ్మగ వగచున్‌ 

బెరా విధివశమని తల యూంచున్‌ 
ఏటికి ప్రాణములింక నని తలంచున్‌ 
'క్రమ్మజ సొమ్ములు రొమ్మున నొత్తున్‌ 

*ఏ గతి నోరుతు నింక నని పలుకున్‌ 
బాపురె విధి యని ఫాలము ముట్టున్‌.* 


1 గఛ. కార్య 2. క. నిచ్చిన ౩ ఘ.ఛ. అనిమటిన్నెటువలెనుందెను. చ 
రామచం(దద్రుండెటువలెనుండెను ఖ.ఘ.రు. లలో నీ వచనము లేదు. 4 క. 
ఏ గతి నోపుదు నిపుడని 5 ఖ. ఘ. ఛ. లలో నీ చరణములేదు 6 దీని పిదప 
క.ఖ.లలో, 

ఏమే జానకి యెందుబోతివోగదా యేమంటినే నిన్ను నో 

భామారత్నమ యోర్వంజాలగదవే ప్రాణంబు నీ కిత్తునే 


సుగ్రీవవిజయము 13 


అని పలికి వగవ సమయంబిదిగాదు జానకిని సాధించుటకు మున్ను 


వీని పగదీర్తునని తలంచి సుగ్రీవునితో రామచంద్రుండిట్లనుచున్నాండు. 


నమ్ము సుగ్రీవ యింద్రనందను వధించి 
నిఖీల వానరరాజ్యంబు నీకునిచ్చు 
వాండ మీలోన మీకును వైరమైన 
కారణంబేమి యనంబల్మె గపివరుండు. 


అఘవర్తనుండు మాయావి యనియెడువాండు 
రఘువంశతిలక యొక రక్కసుండు గలండు 
వాలితో ననినేసి వాండు నిల్వంగలేక 


శైలగుహ చాజంబాటి చని భీతితోడన్‌. 


యీ మేరన్నను మన్మథాగ్ని బొరలన్‌ ఇట్లేచెగా న్యాయమే. 
నామీందన్‌ దయలేక పోతివటవిన్‌ భామామణీ జానకీ. 
ఓ చంద్రానన యో చకోరనయనా యో పుష్పగంధీ సఖీ 
భూచక్రంబున నిన్నుబోలరె సతుల్‌ బొల్పందగాం జూచినన్‌ 


నీ చాతుర్య లసద్విలాసమునకున్‌ నిన్నెంతునే జానకీ. 
1 ఛ.పాడిరాగం. 


కేశ సుగ్రీవవిజయము 


చనినం బోవంగనీక చనియె వెంబడిందాను 
వనచరేంద్రుండు నన్ను వాకిటనె*యునిచి 

చని వానితో నొక్క సంవత్సరముపోరె 
ననిమిషాధిపసూనుం డాబిలములోనన్‌. 


*“అర్ధచంద్రికలు. 


అంతనెత్తురుటేటు లంతటనెే వచ్చెన్‌ 
రక్కసుని ఘఫోషములు వెక్కసములాయెన్‌ 
వినరాకపోయెం గపివీరవరు పలుకున్‌. 


వ. *అంత నేను చింతాక్రాంతుడనై రాక్షసునిచేత వాలి మృతుండాయెనని 
నిశ్చయించి యా గుహవాత నొక్క పాషాణంబుంద్రోచి యింద్రజునకుం 
దిలోదకంబులు విడిచి కిష్కింధకు వచ్చునప్పుడెటువలెనుండెను. 


క్‌ 
కుజబుచజంపె. 


వనచరోత్తములెల్ల వచ్చి - మంచి 
దినము చేకొని నన్నుందెచ్చి 
కపిరాజ్య పట్టంబు గట్టిరెల్ల 
కపులు చూడంగ మూంకగట్టి.* 


1 ఖ.ఫఘ.చ.వాకిటను నునిచెన్‌ 2 చ.నాట జ. రేకులు ౩ క. అంతనేవచ్చెన్‌ 
4ఖ. చ. ఛ. చింతాక్రాంతుండనయ్యేను 5 ఛ.త్రిభంగులు 6 గ. వైభవంబలరంగ 
వచ్చీ - వానరు లుభయపార్వములందునుండి - అని రెందవచరణము పిదపం 
గలదు. ఘ.చ.ఛ॥లలో రెండు చరణములుమాత్రమే గలవు. 


సుగ్రీవవిజయము 15 


*మెజయ నను దొరను గావించి - కొలిచి 
రిరుగడల భక్తిచే మించి. 


అంతనా రాక్షసుననిలోనం ద్రుంచి 
సంతోష *చిత్తుండై చనుదెంచి వాలి 
*యగ్గిరిగహ్వురంబంతయుందిరిగి 
యగ్గుహవాతశిల నుగ్గుగాం దన్ని 
(౧ య. 

యచ్చోట నను గానకాగ్రహంబొదవం 
జెచ్చెరం గదలి కిష్కింధకు వచ్చి, 
వనచరకో'టి కొల్వంగ నున్నట్లి 

6 
ననుంజూచి పలికె వానరులు ఖీతిల్ల, 
కే దుష్టాత్మ! సహోదరుండనుచుం 
గూరిమి నిను నమ్మి గు'హవాత నునిచి 
పగజిపైంజనిన నా పాటు కీగన్గానక 
తెగి రాజ్యభారంబు దీర్పవచ్చితివి 
చేటు గోరుచు నున్న చెనటివి నీవు 
పాటించి నమ్మితి బంధుండవనుచు. న 


1క. ఖ. గ. మోోజయనను దొఅజేసి మించి, ముదము మెజయగొల్చిరి 
భక్తిమించి 2 ఘ. గెల్చి ౩ ఖ॥ యుక్తుండై 4 క.ఖ.చ.జ.లలో నీ ద్విపద కానరాదు 
5రు. కిష్మింధకేతెంచి 6క.ఘ.చ.ఛ. కోట్లు '7క. ఖ. గ.ఛ. జ. గుహచెంత 
8 క.ఖ.ఘ.చ.ఛ.జ.రు పాటుగైకొనక 9 క. నిన్ను 10 ఖ.గ.ఘ.చ.చేటు 
గోరుచునున్న చెనటి నెవ్వాండు, పాటించినమ్మునే బంధువటంచాు, 
జ.బంధుందవుగావు, గ. బంధుం దనుకొంటి. 


16 సుగ్రీవవిజయము 


ద్రోహివి నినుంబట్టి త్రుంపక రోష 
దాహంబు తీజదు తపనజ నాకు, 

నని పల్మినా పత్నియగు రుమాకాంత 
గొని నా ప్రధానులంగొట్టి నాతోడ 
కదనంబు సేయనక్కడ నిల్వలేక 
*కొదుకుచు వచ్చి యీ కొండ నెక్కితిని 

ఈ కొండ *యవ్వానరేశ్వరుందెక్క 
రాకుండ శపియించె రఘురామతిల్లి 
యనఘుండైన మతంగుండను మహామౌని 
యనిన సుగ్రీవున కనియె రాఘవుండు. 


వ. *ఏమికతంబున వాలికీకొండ నెక్కరాకుండ మతంగుండు శపియించె 
నని యడిగిన రామచంద్రునకూీ కపిచంద్రుండేమనుచున్నాండు. 


అటతాళము.' 


అసురవీరుండు గలండు దుందుభి యనంగనాకండు, నిర్జర 
విసరమును బలుమాబుగెలిచిన విజయశాలి. 

అనఘ వాండొకనాండు మహిషంబగుచువచ్చి, వారిధి 
ననికింబిలిచినంజాల భయపడి యంబురాళి. 

ఘనతరంబగు రత్నజాలము కానుకిచ్చి, పలికెను 
దనుజవల్లభ వెజతు నీతోందలపడంగన్‌. 


1 ఖ.చ. కొదకక. 2 క. ఖ. మ. ఛ. యవ్వానరేంద్రునకెక్క 
3.గ.ఘ.ఛ. అనఘాత్మ మాతంగుందను. 4 ఖ. ఘ. ఛ. జ. ఈ పర్వతము వాలి 
కక్క రాకుండ నేమికతంబున రు. ఈ కొండ యవ్వాలి కెక్కరాకుండ నేమి 
నిమిత్తంబున 5 రు. సుగ్రీవుందేమనుచున్నాండు. 6 చ. గంభీర నాట ర్ఫు. త్రిపుట. 


సుగ్రీవవిజయము 17 


ఈ జగంబున వింధ్యపర్వతమేమొ కాని, నీతో 
నాజికెంతటి *వాండుగావలె నసురవర్యా. 


వ. అనిన విని *థెర్యగుణావంధ్యంబగు వింధ్యంబు కడకేంగి తనసత్త్వంబు, 
చూపెనట యెటువలెను. 


అర్ధచంద్రికలు. స 


శృంగములం *బడంబొడిచె నగ్గిరి శృంగములను 
పాదములంబడందన్న నగ్గిరి పాదములను 
గందములంబడంద్రోచె నగ్గిరి గండములను. 


ద్విపద. అపుడు చిత్తంబులో నతి ఖీతినొంది 
విపుల సంభ్రమముతో వింధ్వాద్రి విభుండు 
దనుజవల్లభునకుం దనయందుం గల్లీ 
ఘనతరవస్తువు ల్మానుకలిచ్చి 
దానవాధీశ! నా తరమె నీ తోడం 
బూని కయ్యముసేయం బోయి వేగంబె 
అసమాన *బలశాలియగు వాలితోడం 
గసిదీర యుద్ధంబు గావింపు మతండు 
నీకు మార్పడి పోరనేర్చు నటన్నం 
జేకొని వాండు కిష్కింధకు వచ్చి" 


1 క.ఘ.చ.ఛ. వారురావలె 5 క. గుణాద్యవంధ్యంబగు 
ఛ. గుణవంద్యంబగు 3 చరాగంపాడి...... ర్త అచ్చులో 'ఏదడియను పదము లేదు 
5 ఖ.చ.నున్న6 గ.ఘ.చ జయ 7 ర్ఫు. కిష్మింధకేతెంచి. 


18 సుగ్రీవవిజయము 


గుహలెల్ల ఘూర్ణిల్ల కొండలు డుల్ల 
మహి *తల్లడిల్ల సామజములు *డిల్ల 
ననిసేయం బిలచిన నసురేంద్రు *మీంద 
వనచరమండలేశ్వరుండు కోపించి. 


అటతాళము.* 


రోషమున గుహవెడలి శైలవిరోధి సుతుండు, మహిష 
వేషమునం బొలుపొందు దానవవిభునిం జూచి, 
రెండు కొమ్ములు పట్టుకొని పోకుండ నాంగి*, కపినా 
థుండు "'మాయాదైత్యు మహింబడంద్రోచి చంపెన్‌. 
లీల మీఖంగం జంపి వాని కళేబరంబున్‌, దన్నెనీ 
జాలం బౌరుషమొప్ప నొక యోజనము పోవన్‌. 
*తన్నినప్పుడు దానవుని రక్తంబు వచ్చి, మెండుగ 
“నిన్నగేంద్రము మీందంబడిన సహింపలేక, 
బల్లిదుండు మతంగముని శాపంబొసంగెన్‌, వాలికి 
నెల్లకాలంబిమ్మహీధరమెక్కకుందన్‌. 
ఆ కళేబరమంత దూరంబరుగం జిమ్మన్‌, వాలికిం 
గాక చెల్లునె యన్యులకు రాఘవనృపాలా. 
వ. అని పలికి యా కళేబరంబు డగ్గణకు “ేరామచంద్రుందోడ్కొనిపోయి 
సుగ్రీవుండేమనుచున్నాండు. 


1 క.ఖ.ఘ.చ. మహిపెల్లగిల్ల, 2 క.ఖ.గ.చ. డుల్ల 3౩ గ.తోడ 4 చ. 
ఆహిరిరాగం జ.ర్వు. త్రిపుట 5 ఖ. పట్టిమథి 6 ఆ.పోకుండవాని 7 ఖ.మూర్శొని 
8 రు. చిమ్మెను 9 ర్సు. చిమ్మినప్పుడె 10 ర్సు. నిమ్మహీధరముపై 11 క.ఖ.ఘ.జ. 
రఘుపతిని. 


సుగ్రీవవిజయము 19 


జం౦లలు. 


*ఇది యొక్క యోజనము హెచ్చుగాంజిమ్ము నీ 
పదపద్మయుగమునకు బలిమిగలదేనిన్‌ 
వాలికంటెను నిన్ను వరబలాధికుండనుచు 
జాల నమ్మంగవచ్చు జనపాల తిలక. 
*చెలువొందనిటుసేయం జేరు ధైర్యము నాకు 
బలకాంక్ష చేకూరు భక్తిచే నిపుడు. 


గ్‌. అనిన విని రాఘవేశ్వరులే డలంతినవ్వు 
నెమ్మొగంబునంజిగురొత్త నిలిచి పాద 
వనరుహాంగుష్టమున జిమ్మె దనుజవరుని 
“*సముదితాంగంబు పదియోజనములరీ బడగ. 


వ. ఇవ్విదంబునం దుందువికళేబరంబు తన 'బొట్టన(వేలం 
బదియోజనంబుల పొడవు బడంజిమ్మి నిలిచిన రామచంద్రునితో 
సుగ్రీవుండేమనుచున్నాండు. 


నరవరోత్తమ వాలి చిమ్మెడు నాండు దైత్యకళేబరంబున 
నరయనున్నవి రక్తమాంసము లధికముగను. 


1క. గ. ఘ. చ. ఇది యోజనంబునకు హెచ్చుగా నటకునీ, పద 
పద్మమున జిమ్ము బలిమిగలదేనిన్‌ 2 క. ఖ. ఘ. చలలో నీ చరణము లేదు. 3 
జ. రు. అలరి నవ్వు, మొలకమొగమునయంజిగురొత్త 4 క. ఖ. సమధికా 5 
గ.ములపొడవు 6 ఖ. బొటమనవేల 7 చ. ఆహిరి. 


20 సుగ్రీవవిజయము 


చిమ్మితివి నేండస్థి మాత్రము చిక్కియున్నదిగాన' మిక్కిలి 
నమ్మలేనే నధిక బలుందని నరవరేణ్యా 

ఇట్టి సంశయమడంగుటకు నా యిచ్చ నొక్క్మవిధంబు దోచెను- 
గట్టిగా వినిపింతు నది విను ఘనతమీజన్‌. 


అటతాళము. 
జోడు *గూడక వక గతులగు నేడుతాళ్లన్‌, సరిగారీ 
గూడం గౌంగిటం కబట్టి యాకులంగోయు వాలి 
తరువులేడును గాండ నొక యస్తంబు దొడిగి, యేసిన 
వరబలాధికుందనంగ" వచ్చును వాలికంటెన్‌ 
అనుచుం బలికిన నవ్వి రాఘవుండమ్ము దొడిగి, యేసెను 
౨ఘనతరంబగు నేడుతాళ్లను గాండి పాజన్‌ 
తరువులేడును గాండి యా భూధరము గాండి, శేషుని 
పురము *గనుంగొని శరము[గ్రమ్మజం బొదికివచ్చెన్‌. 


వ. అప్పుడు రామచంద్రునకు సుగ్రీవుండు సావ్టాంగదందడప్రణామంబు 
సమర్పించి యేమని చేకొనియాడుచున్నాండు. 


1గు ఘ, కాక 2క. ఖ. గ. చ. నిను ౩ఖ. బాయక 4చ. ఛ. 
వక్రమగునీ 5. ఖ. ఘ. చ. ఛ. నొకపరి 6 గ.జేర్చి 7క. ఖ. ఘ. చ దగునిను 
8 పిదప క. నీ యమోఘశరంబు రయమున నిగుడజేసి, నా మది, పాయకుందెడి. 
భయము మాన్పుము భానువంశా 9 చ. ఘనబలంబున 10 ఖ. గైకొని 11 గ. 
స్తుతింపుచు ఘ. ఏమని స్తోత్రంబు సేయుచున్నాండు చ. కీర్తింపుచున్నాండు. 


సుగ్రీవవిజయము 21 


జంలలు. 


భుజవినిర్జిత తాల బుధవిహంగరసాల 
రజనీచరాభీల రామభూపాల 
దివిజనార్చ్సనలోల తేజోబలాఖీల 
2౮వివంశసంశీల రామభూపాల 
సమరాగ జయశీల శత్రుజనవాతూల 
రమణీయగుణజాల రామభూపాల] 
అని *మజియు సుగ్రీవుందేమనుచున్నాండు. 


దేవ నీ మహిమంబు తెలిసియుందెలియనైతి మనంబులోం (బ్ర 
జ్ఞావిహీనుండనైతి మిక్కిలి జడుండనైతిన్‌. 

6నీకె యీ శరలాఘవము దగు నీకెతగు నీ చిత్రమహిమము 
లోకులకు లేదజయంగా నే లోకములను 

కరుణతో నా నేరమంతయుం గాచి "'యాపదలెల్ల దీర్చియుం 
బరమపావన యేలు నను నీ బంటుగాను 


1 చ. రామప్రియ 5 క.గ.ఘ.ర్వు. రాజధర్మవిశాల ౩క. ఖ. గ.ఘ. 
చ అని మజథిన్నే మనుచున్నాండు 4 చ. ఆహిరి 5 ఘ. జయ శుభాకర రామ 
జయముత్తమాకావు (ఛ జయజయోత్తవుకామ.) జయభూవపతేరావు 
జయకృపాసీమా 6 క.ఖ.గ.ఘ.చ.ఛ.లలో నీ చరణము లేదు. 7గ.చునా 
పగయెల్ల. 


22 


(4) 


(5) 


సుగ్రీవవిజయము 


*శరణుంజొచ్చిన వానింగాచుట జానకీపతి యుత్తమంబయి 
వజలుంగావున నన్నుంగావుము వాలి యెదురన్‌. 


నిన్ను నమ్మితి నన్నుంగావుము నిక్కమిల నా దైవమైతివి 
సన్నుతింపంగ నెంతవాండను సరసిజాక్షా. 


అని సన్నుతించిన సుగ్రీవునిం జూచి శ్రీరామచంద్రుండు 
దయారససమన్వితుండగుచు నేమనుచున్నాండు. 


“వామ్ము సుగ్రీవ కిష్మింధపురమునకును 
వాలితోంగూడ యుద్ధంబు లీలజేయు 
నాదు శరముల నాతని నమరద్రుంచి 
నిఖిల వానర రాజ్యంబు నీకు నిత్తు. 


అని పంపి తానును వెంబడి లక్ష్మణసహితంబుగా వచ్చి యొక్క 
వృక్షంబుచాంటున నుండెనప్పు డెటువలెనుందడెను. 


ద్విపద. 3దినకరతనయుండు దేవేంద్రతనయు 


ననిసేయం బిలిచిన నా యింద్రసుతుండు 


1 ఘ. చ. ఛలలో 45. చరణములు లేవు. 

క. ఖ. గల యందు (4,5) పైవానికి మాజుగా 

దివిజవందిత శరణురాఘవ దేవదేవ మునీంద్రసన్నుత 

భువనరక్షణ నన్నుగావుము భూవరేణ్యా. 

2౨ఖ. చ. ఛ. జ. రు. పొమ్ము సుగ్రీవా కిష్కింధకుంబోయి వాలి తోడ యుద్ధంబు 
సేయుచుండుము. మదీయశరఘాతంబున వాలిని ద్రుంచి, నిఖీలకపిరాజ్యంబు 
నీకుం బట్టంబుగట్టుదు, అని వచనము గలదు. ౩ ఖ.ఘ.చ. దినకరసుతుందేంగి 
దేవేంద్రతనయు. 


సుగ్రీవవిజయము 23 


కినుకతో వచ్చి సుగ్రీవుని జొమ్ము 

తన ముష్టింబొదిచినం దపననందనుండు 
జడియక యొక మహాశ్రైలశ్ళంగంబు 
వడి మీజంగొనివచ్చి వాలిపై వైవ 
బలఖేది సుతుండది పగులంగం దన్ని 
జలజాప్తసూను మస్తకమజిచేత 

మొత్తిన నొక్కింత మూర్చిల్లి తెలిసి 
యత్తథి సుగ్రీవుండచలేంద్ర మొకటి 
పెకలించుకొనివచ్చి భీకరధ్వనులు 
ప్రకటించి దేవతాపతి పుత్రునేయ 
దానిచేంగడు నొచ్చి దశకంఠువైరి 
భానుజుం జొరంబడి పట్టుకపొడువ 
*బలమటథి రఘురాముపై దృష్టి నతండూు 


సొలవక దిక్కులు చూచుచునుందిె. 


*అయ్యవసరంబున వృక్షంబుచాటున నుండి 5రామచంద్రుదేమని 


వితర్మింపుచున్నాండు. 


1క. ఖ. గ.ఛనేసె ఘ.వైవ 2 గ.ఛ. పలుమాజు 3౩ ర్సు.బలువిడి 


4ఖ. గ. ఘ. చ. అప్పుడుర్‌ గ-రాఘవేశ్వరుందు. 


సుగ్రీవవిజయము 


ఏకతాళము. * 


ముక్కులు చెక్కులు మూపులు వీపుల్‌ 
ప్రక్కలు పిక్కలు బరులును దరులున్‌ 
స్వరములు శిరములు జానులు వీనుల్‌ 
కరములు నురములు కాళ్లును వైేళ్లున్‌ 
*ఎక్కువతక్కువ *లింతయు లేకన్‌ 


ఒక్కరూపమున నున్నవి చూడన్‌. 


ఏర్పరింపంగ రాకున్న నితండు వాలి 
యితండు సుగ్రీవుండని యెట్టులెజుంగవచ్చు 
నెవ్వండీల్గునా తొడింబడ నీ యమోఘ 


సాయకంబేయనని రాముందేయకుండదె. 


అంత నొక్కవిధంబున వాలిచేత విడిపించుకొనివచ్చి బుశ్య్వమూక పర్వతంో 
బెక్కి తన్నుంజేరవచ్చిన రామచంద్రునితోం దలవంచుకొని సుగ్రీవుం 


దేమనుచున్నాండు. 


1ఛ. సౌర్యాష్ట్ర జ. రేకులు ర్లు. అర్ధచంద్రికలు 2 ఖ.గ.ఘ.చ. ఛ. 


సుగ్రీవవిజయము 2గ్‌ 


దేవనమ్మితి “నిన్నుం గరుణాదృష్టింజూచెదవనుచు కనయ్యో 
కావవైతివి వాలిచేతను గాసోపడగాన్‌ 

నిజము పలికితి వాలిం జంపెద నిన్నుంగాచెాదనంచు నయ్యో 
భుజబలోన్నత యింతలోనే బొంకందగునే 

ఇనకులుందవు సత్యసంధుండవీవు బొంకితివనంగీ వచ్చునె 
యనఘ యిటువలె నగుటనా పుణ్యంబుగాక.* 


పద. అనిన సుగ్రీవునకనియె రాఘవుండు 


వనచరోత్తమ యేల వగచెద వింక" 
వారక *చూడంగా వాలిరూపంబు 

నీ రూపమొక్కటై ౨నియతితో నుండ 

నేయ కుండితి నింతె యిమ్మహాఘోర 
సాయకంబెవ్వని జంపునో యంచుం 
గరమొప్పునట్టి యీ గజపుపష్పమాల 
ధరియించిపోయి యుద్ధము 'సేయుచుండు 
“న్పిప్పుదేమియుం జెప్పనేల సుగ్రీవ 
యప్పుడు చూడు నా యంతరంగంబు. 


1 చ. ఆహిరి 2 ఖ.చ.నన్ను ౩ జ.కటకట 4 క.పడితిన్‌. 5 రు. 


జెల్లునె 6గ. గాదె 7 క.ఖ.ఘ.చ. వింత 8 ఖ.ఘ.చూచిన 9 క.ఖ.గ.ఘ.చ.జ.రు. 


లందీపాదము గానరాదు ౩ క. లేమియునెజబుంగక 4 ఖ. ఘ. బెక్కెనట నెజితోడనున్న 10 అఘము అపుజేమయును జెప్పనేల సుగ్రీవ 


రామచంద్రుండు దన్ను జేరవచ్చిన యపుడు చూచెదవు నా యంతరంగంబు 


26 


సుగ్రీవవిజయము 


నావుడు రఘురామునకు జాగి'మొక్కి 
*భూవిభుండిచ్చిన పుష్పదామంబు 
గళమునినిడిపోయి కమలాప్తసుతుండు 
బలభఖభేదినందను బవరమ్మునకును 
బిలిచిన విని రోషభీషణాకార 
కలితాత్ముండై వాలి కడు నవ్వి పలికె. 


అటతాళము. 


చంపంజాలక విడిచిపెట్టిన సరకు గొనక, వీండొక 
తెంపుగల మగవానివలెనే తిరిగివచ్చెన్‌ 

వీని నిక మఠథి ప్రాణములతో విడిచిపెట్టం, జెల్లదు 
పూని చంపెదనంచు నంతఃపురము వెడలెన్‌ 

తార యడ్డమువచ్చి నయమరుదారం బలికెన్‌, విజయో 
దార యేటికి బోయెదవు రవితనయు మీందన్‌ 

నిన్న నీచే భంగపడి చెడి *నేడువచ్చునె పోరికిన్‌, తిరిగియు 
పన్నతనమున నొక్కబలియుని ప్రాపులేక 

అనఘ యంగదుచేత నొకకార్యంబు వింటిన్‌, దశరథు 
పనుపునను రాఘవుండు కాననమునకు వచ్చెన్‌.” 


1 రు. భూవరు 2 ఖ.గొని ౩ ఘ. నాకుంజెల్లదు 4 ఛ.నేండు నీతో 


ననికివచ్చుట 5 పిదప. క. ఖ. చితకూటాచలమునందు విచిత్రముగను, జనకుని 


పుత్రియును లక్ష్మణుండు భూపతి పొలుపుమీరన్‌ 
సుప్పనాతిని ముక్కుగోసిన సొరదినదియు, ఖరునకు 

జెప్ప, దైత్యులతోడవచ్చెను చెనటియసుర 
వారిజంపె సురారి బంపగవచ్చి మృగమై వచ్చిన 

మారిచుందడను దైత్యుంజంపెను మనుజవిభుండు. 


జ౦లలు. 


సుగ్రీవవిజయము 27 


వనితంగోల్పడిపోయి యలదశవదనుచేతన్‌, దినకర 
తనయుం* గైకొని బాసలిడెనట నిను వధింపన్‌ 

ఆ మహాత్ముండు మనుజమాత్రుండనంగరాదు, త్రిభువన 
ధాముం దడచ్యుతుం డతని *గల్పువగ దరముగాదు 

రమణతో సుగ్రీవునకుం గపిరాజ్యమిచ్చి, గొబ్బున 
సమరఖీకరుందైన రాఘవు శరణుసొరుము.* 


అని పలికిన చిజునవ్వునవ్వి యవ్వీరాగ్రగణ్యుండు తారతో 
నేమనుచున్నాండు. 


గతిలేక పోయి రాఘవ్లీ మజఖుంగుంజొచ్చి రవి 
సుతుండు "నా కేమిటికి సుదతి యీ రోంత 
ననువంటి బలసమేతుని విడిచి చేపట్ట 
నినతనూజుని రాముం దే నీతిపరుండు 
దశకంధరునిచేతం దరుణింగోల్పడినపుడె 
దశరథాత్మజు లావు తలంపనేమిటికి 
చాలు నీ పనిలేని *జోలి యేమిటికి రణి 
కేళిం జంపెదను సుగీవు ినిదెపట్టి 


పద. అని తార మదిలోని యడలు వారించి 


ఘనగతి కిష్కింధ కదలి యేతెంచి 


1 ర్వు. గనుగొని 2 గ.చ.గెల్వను 3 ఖ.రమణరో 4 ఖ.బొందు 


5.ఖ.ఘ.చ. వీరాగ్రణి 6 ఖ.శరణు 7 ఘ. నాకేటికి 8 చ.ఛ.జాలి 9 గ.ఛ. ఏటికి 
సమర 10 క.సుగ్రీవుచే. 


28 సుగ్రీవవిజయము 


యు(గ్రనిశ్వాసముల్‌ హుమ్మని వెడల 
సుగ్రీవు ముంద శూరతం బలికె 

నోరి నాతో నిన్న యుద్ధంబు సేసి 
*పాజీయు నిపుడేల పజతెంచితీవు. 
నీతియు సిగ్గును నెజయంగ విడిచి 

*యే తెంచితివి శిరమిదే త్రుంచువాండ 
కనిల్పునిలుమని గర్వ నిర్వహ మహిమ 
తలపడి ఘోరయుద్ధము సేయూీతరిని 
వాలిశౌర్యమునకు వడి నిర్వహింపం 
జాలక భఖీతుండై జలజాప్తసుతుండు 
వడిచెడి పాజిపోవను గాళ్లురాకీ 
*తడంబడంగా నింక తదయరాదంచు 
మెల్లనచేరి” సౌమిత్రిచేనున్న 
విల్లందుకొని రామవిభుందడెక్కుపెట్టి 
యురగేంద్ర నిభమైన యొక దివ్యశరము 
తిరమొప్ప సంధించి తెగనిండలీ దిగిచి 
వానరాధీశ్వరు వక్షస్థ్రృలంబుం 

బూనిక గుటిసేసి పొంచి యేయుటయు 
ననలకీలలు [గ్రమ్ము నమ్మహాశరము 
చని వాలిజొమ్ము వెచ్చని నెత్తురొలుక, 


1 క. ఖ. పాటి యెప్పటివలె పాజుదెంచితివి 2 క. ఖ. ఏతెంచుటకు 
శిరంబేంద్రుంచువాండ 3 చఛ. నిలునిలుమీయని నియతితోంబలికి 4 ఖ.చ.నపుడు 
5 గ. లేక 6 ఛ. తదడబడుచో 7 క. ఖ. లేచి 8 క.ఖ.దీసి 


సుగ్రీవవిజయము 29 


“సరికట్టె నప్పు డాశక్రనందనుండు 
శరము తోడను గూడ జగతిపై వ్రాలె. 


గి. తరువులేడు గాండి డగ్గరి గిరి డుల్చి 
జగతిగాండి యురగ జగతిగాండి 
*దొనకు వచ్చునట్టి మనుజేశుబాణంబు 
పఫ్లవగనాథుం *దూటి పాజదయ్యె. 


వ. “అంతందన్నుం జేరవచ్చిన రామచంద్రువంకం జూచి వాలి యేమను 
చున్నాండు. 


నాయమెజుంగక చంపితివి నరనాథ పాపముం గట్టుకొంటివి 
బోయవింతియె కాక నీవొక భూమిపతివా. 

బ్రాంతి యయ్యెనె సకలధరణీ భారనిర్వహణైకభుజునకుం 
(గోంతిమాంసంబేల *తలంచితి క్రూరబుద్ధిన్‌. 

అన్నదమ్ములు మేము మాలో నలిగి చిత్తములోనరి బోరుచు 
నున్ననీకుం బ్రసక్తిగలదే యొకని దునుమన్‌ 

ఏవగింపక మౌనివయ్యును హింసంజేసితి”) వదియు దొంగిలి 
భూ విభుండవుగావు తపసివిగావు నీవు. 

తప్పు గలిగిన నాజ్ఞవెట్టను తగును భరతేంద్రునకు న్యాయము 
తప్పి “నీకు వధింపంజెల్లునె* తపసివర్యా. *ే 


1 చ. సరిగట్ట 2 ఖ. ఘ. నాటి ౩ ఛ.జూచి 4 గ.మగుడిదొనకువచ్చు 
5 క. డుస్సి 6 ఖ. ఛ. అప్పుడు గ.చ. అయ్యవసరంబున ఘ. అని 7 జ. జంపె 
8 క. కోరితి 9 ఛ.బొగులుచు 10 క. వకట 11 ఖ.ఘ చ. ఛ. తగవు తగును 
ధరణీంద్రులకు న్యాయము 12 ఖ.నీవు 18 ఖ.వయ్యున్‌. 


380 సుగ్రీవవిజయము 


వ. అని మజియు* నేమనుచున్నాండు. 
జంపె. 


కరుణాపయోధి రాఘవుండు ధర్మాత్ముందని 
*నరులెంచంగాం గాక నమ్ముదునె నిన్ను 
బలిమిగా నీవింత పాపకర్మంబునకు 
'తలంచు టే నెజుంగ కెంతయు మోసపోతి 
ననురే బేరుకొని పిల్చి నా ముఖాముఖి నిల్చి 
జననాథ పోరాడి చంపలేవైతి 
పొంచి యేసితి రామభూపాల కక్సోలధర్మ 
మెంచుకోలేవైతి “వెంతచేసితివి 
శ్రీరామ నీరామం జెజింగొన్న రావణుని 
వారధుల ముంచితిని వాలమునల జుట్టి 
ఒకమాట నాకుం “జెప్పకపోయితివి గాక 
'సకలదైత్యుల దున్మి జానకినిదేనె. 


వ. అనిన రామచం(ద్రుండు వాలితో నేమనుచున్నాండు. 


1 ఖ.ఘ.చ. ఛ.మరిన్నే మనుచున్నాండు. 5క. ఖ. నరులెంచుకోగాను 
నమ్మితినినిన్ను ౩ జ. గడికట్టుకొనుట యెజుంగక మోసపోతి 4ఉగ.ఘ.నా 
పేరకొనిపిల్చి 5 ఖ. ఘ. నృపధర్మ 6 గ. విత 7 గ. ఘ.చ. గట్టి 8 క. 
దెల్ప్బకపోతివిటుగాక 9 క.ఛ.యంత దైత్యుని దునిమి యవనిజను దేనా ఒకమాట 
నాతోడ నొనరంగం దెల్పవైతకట రావణుదునిమి యా సీతం దేనె 10 క. అనిన 
విని రాఘవేశ్వరుండు ఘ. రామచంద్రుండు. 


సుగ్రీవవిజయము త్ర్షే 


జంటలు. 


(గ్ర ఏల కపివర్య! యీ పాలుమాలినమాట 
లోలి నాడెదు 'శౌర్యశాలివై యుండి 


(2)  రోసమున నిజసోదరుని యాలిగైకొన్న 
దోసకారివి నిన్ను ద్రుంపనేతగవు 


(8) పరమధార్శికుండైన భరతవిభు పంపునను 
తర్టదియించుచును దోషకరుం జూడంగలమ. 


(4 _ పొంచి యేౌసితి వంటి భువిలోన మృగములను 
పొంచి *యేయకయున్నం బోవె దవ్వులకు 


(5) ధర్మమే జయమనుచుం దలంపనేరని ఘోర 
దుర్మార్గులకు బ్రతుకు దూరమై చనదె. 


వ. అని పల్ముసమయంబున వాలి మూర్చాగతుండయ్యెనటి 
యొటువలెను. 


ద్విపద. అంత నా వృత్తాంత మగచరుల్హొంద? 
అంతఃపురంబున కరిగి వేగంబె 


1చ. కార్య 2 కరు. ద్రుంపనేతగును ౩ క. చ. చరియింపుచుండి 
దోషము చూడంగలమే. క. ఖ. ఘ. చ. చరియించుమేము దోషము చూడగలమా. 
4 ఖ. వేయక ర చ.లో 2,3, చరణములు లేవు. కడపటి చరణము క. ఖ. గ.ఘ. 
చ, ఛలందు లేదు 6 చ. నప్పుడెటువలె నుండెను 7 ఘ. అగచరుల్గొంచు. 


32 సుగ్రీవవిజయము 


తారతో వినుపింప ధైర్యంబు వదలి 
దారుణంబగు మూర్చ దద్దయు మునింగి 
మెల్లనం దెలిసి యా మీనాక్షిహస్త 
పల్లవంబులు”* సాంచి పాపట చెదర 
వడి మోదుకొనుచును వాలుంగన్నులను 
వడియూ బాపష్పజలంబు వజదలై పా 
నడుగులు తడంబడ *నజుపేదనడుము 
గడగడ వడంక ముక్తామణుల్‌ రాల 
పెనంగొన్న పెన్నెరు ల్పిటుందుపైరీ దూలం 
జనుదెంచి జీవితేశ్వరుమీందో వ్రాలి" 
ఎలుంగెత్తి బెట్టుగానేడ్చి ప్రాణేశు 
తలయెత్తి మెల్లనె తనతొడం జేర్చీ 
పయ్యెద కొంగునం బతిముఖాంభోజ 
మొయ్యనం దుడుచుచు నువిదయిట్లనియె. 


అటతాళము.' 


కపికులోత్తమ! కపిశిఖామణి!! కపివతంసా!!! నిర్మల 
కపికులాంబుధి పూర్ణహిమకర కపివరేణ్యా! 


1గ. దాచి 2 చ.మొత్తు 3 జ.ర్సు.బాష్పంబులు ఉక. నలఖ. ఘ.ఛ.న 
టి. 5 ఖ.ఘ.చ.ఛ. దూగ 6 గ.జీవితేశ్వరునిపై. 7 చ. జనుదెంచి చనుపైట 
జాజఅంగవేగ, కదనరంగమునకు కణకతోవచ్చి, వడితోడ జీవితేశ్వరుని పై వ్రాలి. 
8 ర్లు. తలకెత్తుగా తొడతలగడంజేర్చి 9ఖ. జ. ల్రిపుట రు. జంపె ఆహిరిరాగము. 


సుగ్రీవవిజయము 33 


ఎల్ల లోకము లేలునట్టి సురేంద్రునకు బుట్టిన 

బల్లిదుండవు నీవు *మనుజుని బారింబడితె 
అలుక మీరంగ రావణాసురు నబ్బులందున్‌ ముంచిన 

బలసమున్నతి నేడు తొలంగెనె ప్రాణనాథ! 
అమృతవారిధి *దచ్చి దివిజులనాదుకొన్న మగంటిమి 

సమసిపోయెనె నేండు కపికులచక్రవర్తి 
శరామచంద్రుండు నరుండుగాందు పురాణపురుషుందనుచు *నయ్యో 

వేమఖును బలవించి చెప్పిన వినకపోతి 
ఏమిసేయుదు "*శోకవారిధి నెట్లు గడతు దైవము 

నేమియని పలవించిదూజుదు “నెందుంజొత్తున్‌. 
"కాలు గన్నులనీరు వజదలుగాంగనేడ్పు నంగదు 

నేల మాన్పవు సుతునిపై దయ యెందుంబోయెన్‌. 


వ. రిని మజియు నేమను చున్నది. 
జంపె. 


ప్రాణేశ! నీవంటి పతి జన్మజన్మములకు 
నేణాంకబింబాస్య ౨క్రిల గలుగగలదె 


1. ర్సు.ననుజుని 2 ఛ.దరిచి 3.ఖ.లోనీ చరణములేదు. 4.క. మిక్కిలి 
5. గ.చ.ఛ.సాగరమెట్లు 6.ఘ. ఈ చరణము లేదు. 7. క.ఖ.గ.ఘ.చ.ఛ 
వాలుంగన్నుల నీరు వరదలువారనేడ్పు 8. క.ఖ.ఘ.చ. మథియున్నే మను ఛ. 
యందీవచనములేదు 9. ఖ.కేలసిద్ధించు గ. కికనెందు గలుగు జ.కేలగల్లెడిని 


త సుగ్రీవవిజయము 


కపికులోత్తమ రాయిగాంబోలు నా గుండె 
యిపుడు తుమురైపోవదేమిసేయుదును 
నాపాలి *ేదేవుండవు నా ప్రాణనాథుండవు వ. 


నీ పొందులేకున్న నే నెట్టు 2లోర్తు త్రిపుట. 


పలుమాజు నావంటి పాపాత్మురాలికిని 

నెలమి నీ సంసర్గోమేల సిద్ధించు 
వనచరోత్తమ నీవు చనినలోకంబునకు 

నెనయ వచ్చెదంగాక యికనుండీే గలనే 


వ. అని *పలికి తన యెదురనున్న సుగ్రీవునిం జూచి తారయేమనుచున్నది. 
జంపె. 


భానువంశజుండు “నీపాలింటి దైవమై 
వానరేశ్వరుంజంపె వర్ధిల్లుమింకను 
ఏ పాటి పారుషము” హెచ్చి నిందుల నీకుం 


శబాపమని మదిలోనం బరికింప వైతి 


సుగ్రీవవిజయము తర్‌ 


*నీ కోరినట్లయ్యె *నీ తపంబీడేటెం 
గైకొని యేలు మీ కపిరాజ్యమెల్లన్‌. 


అని *సుగ్రీవునిందూలతి రామచంద్రుం *గనుంగాొని యేమనుచున్నది. 


ఆలి చెజంగొని వోయినట్టి దశాస్యుడుండగ నిర్నిమిత్తము 
వాలి నేటికిం జంపితివి రఘువంశతిలకా! 

బట్టి సాహసకర్మ మెచటికినేంగె భరతుండు సీమవెడలంగం 
గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడం గువలయేశా! 

నాయ మేటికిందప్పితివి రఘునాథ జానకితోడనే చెజం 
బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్‌. " 

పుణ్యపాపములెజుంగ వెక్కడి భూవి రుండవు నీవు తలంపంగ 
గణ్యుందవె గుణహీనుండవు నీ ఘనతయెంత. 

ఎన్ననెటువలెం బుట్టినాండవా యినకులంబుననకట నినురా 
జన్నదోషము వచ్చు హరిహరి ౨యనంగ విన్నన్‌. 

అని పలుకు సమయంబున వాలి, మూర్చందెలిసె నప్పుడు తన 

సమీపంబున శోకబాప్పకలితనేత్రుండయి తలవంచు కొనియున్న 

సుగ్రీవునింజూచి యేమనుచున్నాండు. 


1 గనీ కోర్కె సిద్ధించె. ఖ.ఘ.చ.లలో నీ చరణములేదు. 2.క.నీ 


తపంభీడేరె. 3.క.ఖ.ఘ. ఇవ్విధంబునందూలనాడి ఛ. ఇవ్విధంబున పలికి 
4.ఖ.చ.ఛ. మొగంబు చూచి 5. వు. చనినయుట్టి దశాస్యుడుండగ. 


1. క.ఖ.దైవమవు 2.క.ఖ.ఛ. నేనెట్లునిలుతు జ. నేనెట్లుగడతు జ.దశాస్యుంజంపక. 6. జ. ఇట్టిసాహసకర్మివని నిన్నెలమి భరతుండు సీమవెడలగ 
3.ఖ.మిలగలుగంగలదే. 4.ఛ.నుండనేలా ఘ. నొండుగలదే 5.క. శోకావేశంబున. గొట్టిరాజ్యము బుచ్చుకొనండా కువలయేశా. ఛ. ఇట్టి సాహసకర్ముండనుచును నెంచి 
6. ఘ.నా పాలి దైవంబైన. ఘ.నీపాలి దైవంబాయె. 7.ఖ.ఘ. పౌరుషంబెచ్చె. భరతుండు 7. పిదప. ఖ.ఘ.చ. అని మథిన్నేమనుచున్నది. త్రిపుట. 8.ఛ. 


8.ఖ.ఘ. చ.బాపమేలనిబుద్ధి. విభుండవు. 9. (అన్నిటను) యనకయున్నన్‌, అని కలదు. 


86 సుగ్రీవవిజయము సుగ్రీవవిజయము 87 


జంపె. జంపె. 
వగపేల సుగ్రీవ వైరమెల్లను దీటె ఓ తనయ! *శోకించుచుండ నీ కేమిటికిం 
జగమెఖుంగగ రామచందుచే నిపుడు బ్రీతి సుగ్రీవుండు పినతండ్రిగాండే 
రమ్ము సూర్యతనూజ రాజులను మదిలోన నీ మీందం గడు ప్రేమ నిను జాల మన్నించు 
నమ్మకుము వారి మన్నన లస్థిరములు నా మాజుగాండె యీ నలినాప్తసుతుండు 
రామవిభుతోడ మునుపేమి చేసెదనంటి 


ఏమజక సుగ్రీవుందేమికార్యముం జెప్పం 
వా మాట చెల్లించి యతనికృప నొందు. 


దినకరాత్మజ నాకు దేవేంద్రుండిచ్చె నీ 
కనకమాలికందొల్లి కడు సంతసిల్లి. 


దామసింపక చేసి తండ్రి *కృపంబొందు 
అన్న యిన్నాళ్లవలె 3టాగడంబులుసేయ 


కెన్న నెవ్వరికైన హితమాచరింప్లో 
ఇది గళంబునందాల్చి యెల్ల కపిరాజ్యంబు 


పదిలుండవై యేలు బహువత్సరములు. 
2అంగదుండు బాలకుండజయండేమియు, నంత 


ప్రతిలేని కపిరాజ్యపట్టంబు నినుంగట్టి 
సుతుండ *నీ విభవంబు సూడ లేనైతి. 


రంగమున దయయుంచి రక్షింపుమితని. ద్విపద. అని కుమారుని దేర్చి యవనీశ మౌ'ళిం 
మా నేరములందలచి మదిలోనగోపింప గనుంగొని పలికె నా కపిచక్రవర్తి 
కీ నిసువునీడేర్పు మితం*డె నీ సుతుండు. యేమహాత్మ! దయాపయోనిధి! రామ! 
వ. _ అని పలికి సుగ్రీవునకుం దనమెడనున్న కంఠమాలికనిచ్చి వెకసంబుగా భూమిజలె కనా సహ్వామెట్టినలూ 
శోకభరంబున వెక్కి వెక్కి యేడ్చుచుం దన మొగంబు చూచుచున్న నీ చేత మృతింబొంద నేండు “నాకబ్బె 
యంగదునిజూచి వాలి యేమనుచున్నాండు. నాచారపరులకు నందగారాని 


1ఘ.చ. శోకింపకుడుగు. ఛ. శోకింపుజోలి 2.జ.ర్వు. శుభమొందు 3.ఖ. 

ఘ. చ.ఛ. జ. రు. నాగాత్యములులేక 4క. ఖ. ఘ. ర్వు. హితము గావించు. 

1. గుబదయు. ఘ.చ.ఛ. బొందు 2. (అ) అంగదుండు బాలకుందడగు 5.జ.రు. యువ. 6. చ. ఛ. సుతుండ, యా విభవంబు 7. గ.మౌని 8. గ. తుర్యాశ్ర, 
గాననీయంత 3. చ. ఇతండు. మాచారపరులకు ర్ఫు. బుష్యాశ్ర, మాచార. 


88 సుగ్రీవవిజయము 


“వైకుంఠమెదురుగా వచ్చెనిచ్చటికి 
గైకొంటి నా పాతకములెల్లం బాసె 
నేను ధన్యుండనైతి *నిహపరంబులకు 
భానువంశాధీశ! భవనాశరామ!! 
ప్రాణముల్‌ నిర్వహింపవు మేన నింక 
బాణంబు తీయవే పార్థివోత్తంస! 
నావుడు రామభూనాథుండు చేరం 
కగావచ్చి నిజభుజాగర్వంబు మెజిసి 
కపికులాధీశు వక్షము *గాండియున్న 
విపులీసాయకముద్దవిడి పెల్లగించె 
నప్పుడు రఘురాము నాత్మలో నిల్పి 
యొప్పుగా నింద్రజుందూర్చ్వలోకమున 
కరిగె నావేళం దారాదికామినులు 
గురుతరధ్వనులతో గుంపుగానేద్వ 
నంగదుం డధిక శోకాంధకారమున 
6బుంగుండై నేలపైం బొరలంగంజొచ్చె. 


వ. అప్పు డయ్యంగదుని శో"కంబు భరింపలేక సుగ్రీవాది వానరులు 
మహారోదనంబిు చేసి రక్కోలాహలంబు మందర మథితమహార్ణవంబు 
ఘోషంబు ననుకరించె *తదనంతరంబ. 


1. జ. రు వైకుంఠపదము నిర్వక్రంబుగాగ. 2 క.ఖ. ఇహపరంబులను 
ఘ.చ.లందీచరణములేదు. ౩ క. ఖ. గావచ్చి నిజభుజాగర్వదుర్వార, తైలోక్య 
రక్షణధర్మప్రశస్తి, నెలమి బెంపగునట్టి నిజహస్తమునను కపికులాధీశు. 4. గ.నాటి. 
5. ఘ సాయకముబల్పిడి, ఛ. కేల్పడి 6. అ. (గ్రుంగుచు నేలపైం ద్రుళ్లంగజొచ్చె. 
7.ఘ. చ. శోకంబునకు ధరింపలేక. 8 ఖ. నప్పుడెటువలె నుండెను. 


జం౦లలు. 


సుగ్రీవవిజయము 39 


తారాదిసతుల శోకము 

వారించి కుమారుందేర్చి వాలికిం *బరలో 
“కారోహణాది సత్రియ 

లా రవితనయుండు రాము *నానతింజేసెన్‌. 


అంత నా రామచంద్రుండు కపివీరులం బిలిపించి సుగ్రీవునిం దోడ్ళొని 
పోయి కిష్కింధలో రాజ్యపట్టంబు గట్టుం, దంగదు యువరాజ్యపట్టంబు 
గట్టుందని యానతిచ్చి పంపిన కపివరులు రవిసుతుని పురంబునకు 
దోడ్కొనిపోయిరప్పుడు పురజనులేమనుచున్నారు. 


కటకటా! యేల నిష్కారణము జంపెనీ 
కుటిలునకుంగా వాలిం గువలయేశ్వరుండు 
చెవినిల్లుగట్టుకొని చెప్పి చంపించె నీ 
రవీసుతుందే ద్రోహి రాముందే మెజుంగు 
ఎవ్వరును జంపింప రీ పాపకర్ముండే 
క్రొవ్వి చచ్చెను తార, "కొడుకు వద్దనంగన్‌? 
దశరథాత్మజుతోడ తగునె వైరము హస్తి 
మశకాంతరము వెళ్ళిమర్మటముగాక. 
మన కేమిటికి వాలి యినతనూజుండు మేలు 
జనులపాలింటవాండు శాంతవర్తనుండు. 


1. రు. వాలికినంతం, గూరిమిం బరలోకక్రియ 2. ఘ.చ. కారోహణ 


కారణక్రియ ఛ. కారోహణవారిక్రియ 3. జ.తారాతనయుండు 4. గుర్తు. ననుమతి 
5 ఘ. తనయుయయడె 6. క.బ.ఘ. తారగోడు గుడువంగన్‌. 


40 సుగ్రీవవిజయము సుగ్రీవవిజయము శే 


వ. అని పలుకు సమయంబున సకలవానరులు కిష్కింధలో బట్టంబుగట్టిరట వ. అప్పుడు సుగ్రీవుండుం సకలవానరసమేతంబుగాం గానుకలు గొంచు 
యొటువలెను. రామచంద్రుని సేవింపవచ్చు “నప్పుడగ్గిరిప్రాంతంబున నున్న చెంచెతలు 
ఏలలు పాడిరట యెటువలెను. 
“అర్ధచంద్రికలు. 
ఏలలు 
స్వర్ణకుంభములందు గంగాజలము దెచ్చి 
అంబుజాప్త తనూజు నభిషేకంబుసేసి సు పతయోుల మ 
దానవ కామినిం గొట్లి 
ఫాలదేశమునందు బంగరుపటము గట్టి లా 
పూని మఖము నిర్వహింపవా, ఓ రామచంద్ర. 
యునిచిరర్మతనూజు సింహాసనమునందు. 
మౌనివరులు సన్నుతింపంగాన్‌ 
వ. తదనంతరంబ యంగదునకు యువరాజ్యపట్టంబు గట్టిరప్పుడు రాతినాతింజేసి పురా 
ష్ట్రజ్యాంగనలు ధవళంబులు పాడిరంట యెటువలెను. రాతి చేతి విల్లు విజిచి 
భూతలేంద్రులెల్ల *మెచ్చంగా, ఓ రామచంద్ర. 
లు సీతను వివాహమాడవా 
శ్రీరాముండు గుణధాముండు వారిజదళలోచనుండు పరశురాము భంగపటిచి 
శూరత రావణూీ గూలిచి నారీమణిం దేవలయున్‌.* భరతునకు రాజ్యమిచ్చి 
శోభానామే వరృరుండు పనుపనడవికేంగవా, ఓ రామచంద్ర. 


రాముని కృప కపిరాజ్యము క్షేమంబునం బాలించి లా 


శ్రీమంతుండు సుగీవుండు భూమండలి పొగడొందున్‌. ॥శో॥ 
సంగర విజయముతో నుప్పొంగెడు సుగ్రీవునకు 
సంగతిగా యువరాజై యంగదుండిలం *బెంపొందున్‌. ॥శో॥ 


పాపజాతి సుప్పనాతిం 

గోపగించి ముక్కు “చెక్కి 

యేపునను ఖరుని ద్రుంచవా, ఓ రామచంద్ర. 
చూపు క్‌న్పిల్చి మృగము నేయవా. 


1. గ. త్రిభంగులు చ. అనువులు ఛ. వత్సరేకులు 2ఘ. గట్టిరా 
సమయంబున సతులు ఆరతులొసంగి ధవళంబులు ౩. గ. పురకాంతలు 4. గ. 1. నప్పుడు నగరప్రాంత్యంబున 2. ఖ. పొగడంగా. ఘ. చూడ ౩. గ. 
గెలిచియు 5. ఖ.యం దీచరణముమాత్రమే కలదు. 6. ఘ. ఛ. పొగడొందున్‌. ఘ. గురుని పనుపున 4. జ. రు. గోసి. 5. ఛ. దప్పి. 


శ్ష2 సుగ్రీవవిజయము సుగ్రీవవిజయము 49 


దేవుండని తెలియలేక జలపు 
“కావరించి వాలి సచ్చె 
దేవ! నీతో నిగ్రహించిన 2“ అరిభయంకరరామ అమితగుణసంసీమ! 
రావణునికి నిదే పాటూీరా. ఓ రామచంద్ర. కరుణాభిరామ శ్రీ కాకుత్‌స్టరామ!! 
వ. *అంత సుగ్రీవుండు రామచంద్రునింజేరవచ్చి *కానుకలొసంగి రం అకాంలుటాలు రాజులు తాలు 
సావ్టాంగదండప్రణామంబు చేసి యేమని వినుతించుచున్నాండు. రవికోటిసమధామ రామాభిరామా!! 
'సే. దండంబు శార్‌బ్లకోదండమండిత హస్త వ. _ అని సన్నుతించి రాఘవేశ్వరా! మీరిచ్చోట నుండ నేమిటికిం గిష్మింధకు 
అనిదలతు త లంభాన లత వేంచేయుండని పలికిన *రాఘువేంద్రుండు సుగ్రీవునితో నేమనుచున్నాండు. 
దండంబు కుండలీంద్ర సుమౌక్తిక చ్చత్ర 
దండంబు దుర్దనఖండదేవ ద్విపద. వనజా ప్రనందన వనవాసమునకుం 


దండంబు వారాశి దర్ప్చసాహసజైత్ర 
దండంబు దశరథతనయ వీర 
దండంబు మౌనీంద్రతతి నిత్యపోషక 


జనుదెంచి మునివృత్తిం జరియించుచుండి 


దండంబు యిందిరాధామవక్షీ 


1. ఖ. రచ్చతాళం 2. రేకులు జ. 
గీ. దండ మినవంశజలనిధి తారకేశ ఫటలబ్బుతా ౦ లుజ.ర్సు 


దండమఘహార యాతత ధవళకీర్తి రమణీయ లోకాభిరామా, రామా 
దందమౌనీకు లోకేశధవళనయన రామ రవికులజలధిసోమా 


దందడమని కేలుమొగిచె నా తపనసుతుండు విమల పూజితనామ రామా 


సమరమున రౌద్రాభిరామా 
1. కావరమున 2. క. పాటుగా. 3. క. ఖ. ఘ. అయ్యవసరంబున. న 
ఛ. అనుచున్న సమయంబున. 4 ఘ. కానుకలు సమర్పించి. 5. ఖ. ఘ. ఈ శరణయ్య లోకాభిరామా. 


పద్యము లేదు. 6. గ. వత్స. 3 ఘ. రఘుపతి 4. ఛ. మేము. 


డ్తేశ్తే 


సుగ్రీవవిజయము 


పట్టణంబులకు భూపతుల చందమున 
“నెట్టు రావచ్చు నీవెజుంగవే నీతి 
వానకాలము వచ్చె వైరులమీందం 

బూని కయ్యముసేయం బోంగూడ దిపుడు 
మా తమ్ముండును మేము మాల్యవంతమునం 
బ్రీతినుండెదము సుగీవ "నీ వేంగి 

యా నాల్గునెలలును నెలమిం గిష్కింధ 

లో నుండి వర్షంబూేలో బడునపుడు 
సనుదెమ్ము వానరీ సైన్యంబుతోడ 

6నన్సి, భానుసుతుంబంపి యనుజుండుందాను 


1 క. ఖ. గ. ఘ.క.జ.రు్లు. నెట్టుగారావచ్చు నెజఖుంగవా నీతి. 2.క. 


పూనికయ్యమునకుం బోవంగరాదు. ఘ. ఛ. పూనికమీరంగం బోవరా దగదు. 


జ. పూనికమీరంగ ంబోవంగరాదు. ఖ. రు. పూనిక మీరంగ బోవరా దింక. 


3.ఖ. వినుమోయి 4. ఘ. చ. లోంబడినపుడె. 5. క. రు.సహితంబుగాగ 


6 జ. 


ననవుడు సుగ్రీవుం డతిభ క్తితోడ 
మనుజేశుపాదపద్మములకు (మొక్కి 

యెనయం గిష్కింధకు నేతెంచి యంతం, (క. ఖ.) (ప్రేమ. 
దారాసమేతుండై తరుణులు గొలువ 


సారంబుగా వేడ్క సలుపుచునుందె. 


సుగ్రీవవిజయము శీర్‌ 


మనుజేశ్వరుండుపోయె మాల్యవంతమున 
*కినతనూజుండు కిష్కింధ కేతెంచి 
*తారాసమేతుందై తరుణీకృతోప 


చారుండై వేడ్మలు సలుపుచు నుండె. 


3 


1 ఘ. కినజుండు కిష్కింధ కేతెంచి పిదప. ఛ. కేతెంచిప్రీతి. 
2 ర్వు. తారాసమేతుండదై తనరినిత్యోప 


చారంబులను వేడ్మ సలుపుచునుందిె. 
ఘ. చారంబు వేద్మతో సలుపుచునుందిె. 


మంగళం. టత్రిభంగులు. 
ఇందిరావరునకు నిభభయహరునకు 
కందర్పగురునకు కల్యాణం 
సుందరబాహునకు సురుచిరదేహునకు 
కందర్పగురునకు కల్యాణం 
దినకరకులునకు దీనమందారునకు 
ఘననిభగాత్రునకు కల్యాణం. 


46 


సుగ్రీవవిజయము 


ద్విపద. అని సమస్తాసురారాతికదంబ 


వినమిత నిజభుజా విక్రముపేర 
సురుచిర ప్రార్థనా సుభగంభవిష్టు 
వరహావతార శ్రీ వాసునిపేర 
నాతతార్చన లాలనాతిశయాళు 
భీతరక్షణుపేర స్పృహయాళుపేర 
నిగమగోచరుపేర నిఖిలలోకేశుం 
దగు కందుకూరి జనార్దనుపేర 
నంకితంబుగం గాళికాంబాప్రసాద 
సంకలిత కవిత్వ చాతుర్యధుర్య 
తావర్య (ద్య) 'పెదలింగ నార్యతనూజ 
కోవిద స్తవనీయగుణ రుద్రధీర 
విరచిత సుగ్రీవవిజయాఖభిధాన 
కరుణభాసుర యక్షగానప్రబంధ 
మా చక్రవాళశైలావనియందు 


నా చంద్రతారార్మమై యొప్పుంగాత. 


"ట్ర 


సుగ్రీవవిజయము శ 
క. 
ఖ. 
గ ఇవి మదరాసు ప్రాచ్యలిఖీతపుస్తకభాండా 
ఘ. గారములోని ప్రతులు. 
చ. 
ఛ 


ఇవి ఆంధ్రసాహిత్యపరిషత్రతులు. 
సాధుపాఠరములుగలది. 
తప్పుల తడక. 


